Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No.6 


AMARAVATI, SATURDAY , FEBRUARY 9 , 2019 


G . 766 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOR .I) 
ANANTHAPUR DISTRICT, DIVISION & CIRCLE - KADIRI RANGE - RESERVATION OF 

MARRIKOMMA DINNE BLOCK - TO AN EXTENT OF 234 .05 Ha . OF 
LAND - DECLARATION OF COMPENSATORY AFFORESTATION LAND TAKEN 
OVER FROM THE REVENUE DEPARTMENT - NOTIFICATION UNDER 
SECTION 4 OF THE ANDHRA PRADESH FOREST ACT, 1967 AS 
MARRIKOMMA DINNE BLOCK - FOREST BLOCK . 


[G . O .Ms. No . 46 , Environment, Forests, Science & Technology (For.I), 

29th April, 2011. ) 


NOTIFICATION 


In exercise of the powers conferred under Section 4 of Andhra Pradesh Forest 
Act 1967 ( Andhra Pradesh Act I of 1967 ) the Governor of Andhra Pradesh hereby 
declares that it is proposed to constitute the land within the boundaries specified in the 
schedule below as a Reserve Forest under the said Act and appoints Forest 
Settlement Officer, Anantapur to be the Settlement Officer in respect of the said land 
to consider the objections , if any , and to enquire in to and determine the existence , 
nature and extent of any rights claimed by or alleged to exist in favour of any person 
in or over any land comprised within such limits or to any forest produce of such land 
and to deal with the same as provided in Chapter II of the said Act . 


ANDHRA PRADESH GAZETTE , February 9 , 2019 


SCHEDULE 


Name of the District 
Name of the Mandal 
Name of the Villages 
Name of the Forest Division 
Name of the Forest Range 
Name of the Block proposed to 
be reserved 
Total area of the Block 
proposed to be reserved 


Anantapur District 
N . P.Kunta Mandal 
Marrikomma Dinne 
Anantapur Division 
Kadiri Range 


: 


Marrikomma Dinne Block 234 .05 hectares 


234 . 05 hectares 


Details of Areas included in the proposed block 


S .No . 


Name of the Nature of the Survey No. 
Mandal Village 


Area included 


5 


N . P .Kunta 


Marrikomma | 179 / 1 
Dinne 


222 . 86 


N . P .Kunta 


Govt. 
Revenue 
Poramboke 
Govt . 
Revenue 
Poramboke 


Marrikomma | 179 / 2 
Dinne 


| 11. 19 


Total 


234 . 05 


BOUNDARY DESCRIPTION 


East : Starting from Station No .A , which is located in 14°07.454 latitude and 
78°27. 120 longitude in the eastern side of the block . This is the khandam stone of 
Anantapur - Kadapa District Boundary Line . It moves towards northern direction and 
reaches the Station No. 1 in magnetic bearing of 350° and a distance of 340 meters . It 
is a tie line. 


Station No. 1 is a starting point of the block boundary which is located in 
latitude of 14°07.634 and longitude of 78°27.081. it is in the Anantapur - Kadapa 
District boundary line . From station No. 1 to Station No.3 the line moves towards 
northerly direction as per the following magnetic bearings and distances . 


ANDHRA PRADESH GAZETTE , February 9, 2019 


All the line goes along with Anantapur -Kadapa District boundary line 


Stations 
From 


Magnetic Bearing in Degrees 


Distance in Meters 


To 


ТА 


1 


| 


| 


2 
3 


350° 
350° 
324° 


340 ( Tie line) 

300 
910 


NORTH :- And then from station No.3 the boundary line moves towards westerly 
direction and reaches the station No. 8 by crossing 4 to 7 stations as per the following 
magnetic bearings and distances. 


All the line goes along with Anantapur -Kadapa District border line. 


Magnetic Bearing in Degrees 


Distance in Meters 


| 


Το 


Stations 
From 

3 
4 
5 


4 
5 
6 


257° 
274° 
269° 
281° 
281° 


100 
30 
60 


70 


8 


130 


WEST: And then from station No.8 the boundary line moves in southern direction 
and reaches the station No. 9 and then moves in south -west direction and reaches the 
station No. 10then moves towards north -west direction and reaches the station No. 11 , 
then it moves south -west direction and reaches the station No. 16 by crossing the 
stations from 12 to 15 and then moves in south east direction and reaches the station 
No. 17 and moves north - east direction and reaches the station No. 18 , 
and then moves in easterly direction and reaches the station 
No .20 , and then moves in westerly direction and reaches the Station No .21, and 
then moves in south -west direction and reaches the station No.31 to by crossing 
the stations from 22 to 30 . 


ANDHRA PRADESH GAZETTE , February 9 , 2019 


- 


All the above line goes as per the following magnetic bearing and 
distances . 


Magnetic Bearing in 

Degrees 


Distance in Meters 


1860 


Stations 
From 

To 
8 

9 
9 

10 
10 

11 

12 
113 


2250 
3410 
2050 


180 
284 
187 
120 
290 


11 


• 


12 


2009 


13 


14 


2280 


120 


15 


235 


16 


17 


14 
15 
16 
17 
18 
19 


18 
19 
20 


70 
110 
170 
230 
270 
590 
300 
170 
160 
90 


· 20 


21 


21 


22 
23 


2120 
1250 
580 
900 
1800 
2700 
1680 
2420 
1970 
1700 
2340 
1870 
1060 
1870 
2290 
2430 


22 
23 
24 
25 
26 
27 


70 


24 
25 
26 


100 


170 


27 


28 
29 


50 


180 


28 
29 


30 


50 


30 


31 


160 


SOUTH :- And then from station No. 31 the boundary line moves in easterly 
direction and reaches the station No . 34 by crossing over 32 and 33 station as 
per the following magnetic bearings and distances . 


Magnetic Bearing in 

Degrees 


Distance in Meters 


Stations 
From 
31 | 
32 
33 


L 
| 


1040 


To 
32 
33 
34 


1 


107 

900 


280 

60 
840 


ANDHRA PRADESH GAZETTE , February 9, 2019 


EAST: - And then from station No .34 it moves in north - east direction and 
reaches the station No.35 then it moves towards easterly direction and reaches 
the station No. 36 then it moves in north - east direction and reaches the station 
No .38 and then it moves in easterly direction and reaches the station No . 1 
which is the starting point of the block . 

All the line goes as per the following magnetic bearing and distances. 


Stations 
From 


Distance in Meters 


To 


Magnetic Bearing in 

Degrees 

10° 


34 
35 
36 


35 
36 
37 


910 
100 


649 
165 
400 
320 
155 


38 


100 


37 
381 


910 


GY 


NOTE : 

1. There no admitted enclosures in the block . 
2. There are no admitted Rights of way in the block . 


JANAKI R . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, February 9, 2019 


ప్రకటన 


1967 , ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టము ( 1967 లోని 1వ చట్టము) లోని 4వ 
విభాగము ద్వారా సంక్రమించిన అధికారములను పురస్కరించుకొని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 
గవర్నరుగారు నిమ్న లిఖిత సరిహద్దులోపల గల భూమిని , . 


. అటవీ చట్టము క్రింద రిజర్వు అడవిగా ఇందుమూలముగా ప్రకటిస్తూ సదరు 
చట్టము ప్రకారము, సదరు భూమికి సంబంధిచిన ఏవైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే వాటిని 
గణనలోనికి తీసుకొని పరిశీలించడానికి , అట్టి పరిధిలోపల ఉన్న ఏదైనా భూమిలో లేదా అట్టి 
భూమిలోని ఏదైనా దిగుబడిమీద ఎవరైనా వ్యక్తి హక్కులు ఉన్నట్లు కైము చేసిన యెడల లేదా 
ఆయన పరంగా ఉన్నది అని భావింపబడిన ఏవైనా హక్కులను తగు విచారణ చేసి భూమి 
అస్తిత్వాన్ని, స్వభావాన్ని, విస్తీర్ణాన్ని విచారించి నిర్ణయించడానికి ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ , 
అనంతపురంగారిని సెటిల్‌మెంట్ ఆఫీసరుగా నియమిస్తున్నారు . 


0 


0 


షెడ్యూలు 
జిల్లా పేరు , 

అనంతపురం 
మండలం పేరు 

నంబుల పూల కుంట ( యన్ .పి . కుంట ) 
గ్రామము పేరు 

మర్రి కొమ్మదిన్నె 
అటవీడివిజన్ పేరు 

అనంతపురం డివిజన్ . 
అటవీ రేంజ్ పేరు 

కదిరి రేంజి 
రిజర్వు బ్లాక్ గా ప్రతిపాదించిన పేరు : మర్రికొమ్మ దిన్నె బ్లాక్ 
ప్రతిపాదించిన బ్లాక్ యొక్క మొత్తము : 234 . 05 హెక్టార్లు 
విస్తీర్ణము 


0 


0 


ప్రతిపాదించిన బ్లాక్ లో చేర్చబడిన విస్తీర్ణము యొక్క వివరములు 
గ్రామముల | సర్వే 

చేర్చబడిన భూమి విస్తీర్ణము 
వ . నెం . | మండలం పేరు 
పేరు | నెంబరు . స్వభావము 

హెక్టార్లు 
2 3 4 

5 
మర్రి కొమ్మ 

సర్కారు రెవిన్యూ 
యన్.పి . కుంట 179/1 

222.86 

బంజరు 
మర్రికొమ్మ 

సర్కారు రెవిన్యూ 
2 | యన్ .పి . కుంట 179 /2 

11.19 
దిన్నె 

బంజరు 
మొత్తం 

234 . 05 


దిన్నె 


ANDHRA PRADESH GAZETTE, February9, 2019 


నరిహద్దుల వివరణ / వర్ణన 


తూర్పు :- ఈ బ్లాకు యొక్క టై లైను ఈ వ స్టేషను 14°07 .454 డిగ్రీల అక్షాంశము, 
78°27.120డిగ్రీల రేఖాంశమునందుగల అనంతపురం - కడప 
జిల్లాల సరిహద్దు లైను లోని 
తూర్పు వైపున గల ఖండమురాతినుండి మొదలై 350 డిగ్రీల మ్యాగ్నెటిక్ బేరింగులో 340 
మీటర్లు ప్రయాణించి 1వ స్టేషను దగ్గర అంతమగును . 

బ్లాకు సరిహద్దు 1 వ స్టేషను 14°07. 634 అక్షాంశము 78°27. 081రేఖాంశము 
నందు ప్రారంభమై 2 వ స్టేషను మీదుగా క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగును దూరములు 
కలిగివాయువ్య దిశగా సాగి 3వ స్టేషనుకు చేరును . 

ఈ సరిహద్దు లైను అంతయూ అనంతపురం - కడపజిల్లాల సరిహద్దు వెంబడి 
సాగినది . 


స్టేషన్ నెంబర్ 


మ్యాగ్నెటిక్ బేరింగ్ 


దూరము మీటర్లలో 


నుండి 


డిగ్రీలలో 


3500 


12350 
23 


340 ( Tie line ) 

300 
910 


3240 


ఉత్తరం : - అటుపిమ్మట 3 వ స్టేషను నుండి సరిహద్దు లైను పడమర దిశగా ప్రయాణించి 4 
నుండి 7 వ స్టేషన్ల మీదుగా సాగి ఈ క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగులు మరియు 
దూరములు కలిగి 8 వ స్టేషనుకు చేరును . 

ఈ సరిహద్దు లైను అంతయూ అనంతపురం - కడప 
జిల్లాల సరిహద్దు వెంబడి 
సాగినది . 


దూరము మీటర్లలో 


స్టేషన్ నెంబర్ 
నుండి 

కు 
34 
. 
45 


మ్యాగ్నెటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 
2570 
2740 


100 
30 
60 


2690 


2810 


70 


78281 


130 


ANDHRA PRADESH GAZETTE , February 9 , 2019 


వడమర :- అటుపిమ్మట 8 వ స్టేషను నుండి ప్రారంభమైదక్షిణ దిశగా సాగి 9 వస్టేషనుకు 
చేరును ,పిమ్మట నైరుతి దిశగా సాగి 10 వ స్టేషను చేరును, 

పిమ్మట ఉత్తర దిశగా ప్రయాణించి 
11 వ స్టేషను చేరును , అటుపిమ్మట నైరుతి దిశగా ప్రయాణించి 12 నుండి 15 వ స్టేషన్ల మీదుగా 
సాగి 16 వ స్టేషను చేరును , 
పిమ్మట ఆగ్నేయ దిశగా ప్రయాణించి 17 వ స్టేషను చేరును, 

పిమ్మట 
ఈశాన్యదిశగా ప్రయాణించి 18 వ స్టేషను చేరును, 

పిమ్మట తూర్పు వైపుగా ప్రయాణించి 19 వ 
స్టేషను చేరును ,పిమ్మట దక్షిణ దిశగా సాగి 20 వ స్టేషను చేరును , 

పిమ్మట పడమర దిశగా 
సాగి 21 వ స్టేషను చేరును , అటుపిమ్మట నైరుతి దిశగా ప్రయాణించి 22 నుంచి 30 వస్టేషన్ల 
మీదుగా సాగి 31వ స్టేషనుకు చేరును . 

ఈ సరిహద్దు లైను అంతయూ ఈ క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగులు మరియు 
దూరములు కలిగియున్నవి . 


దూరము మీటర్లలో 


నుండి 


8 


225 


స్టేషన్ నెంబర్ 

మ్యాగ్నెటిక్ బేరింగ్ 
కు 

డిగ్రీలలో 
92186 " 

10 
11 
12 

. 
13 
14 
15 
16 


180 . 
284 
187 


10 . 
11 


3410 


120 


12 
13 


14 


15 


16 


17 
18 


2050 
2000 
2280 
2350 
2120 
1250 
580 
90 . 
1800 
2700 
1680 
2420 
1970 
1700 


17 
18 
19 
20 


19 


290 
120 

70 
110 - 
170 
230 
270 
590 
300 
170 
160 
90 
70 
100 
170 


21 


21 


22 


22 


23 


23 


24 


24 


25 


26 


27 


25 
26 
27 
28 
29 
30 
31 


50 


2340 
1870 
1060 
1870 
2290 
2430 


28 


180 


50 


29 
30 


160 


ANDHRA PRADESH GAZETTE, February9, 2019 


దక్షిణం : - అటుపిమ్మట సరిహద్దు లైను 31 వ స్టేషను నుండి తూర్పు వైపుగ ప్రయాణి : చి 32 , 
33 స్టేషన్ల మీదుగా సాగి క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగులు మరియు దూరములు కలిగి 
34వ స్టేషను చేరును . 


స్టేషన్ నెంబర్ 


దూరము మీటర్లలో 


మ్యాగ్నెటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


నుండి 


31 . 


280 


32 
33 


1040 
1070 


32 
33 


160 
840 


34 


900 


తూర్పు - అటుపిమ్మట 34 వ స్టేషను నుడి ఈశాన్య దిశగా సాగి 35 వ స్టేషను చేరును , 
పిమ్మట తూర్పు వైపుగా సాగి 36 వ స్టేషను చేరును , 

పిమ్మట ఈశాన్య దిశగా సాగి 37 వ 
స్టేషను మీదుగా సాగి 38 వ స్టేషను చేరును , అక్కడ నుండి తూర్పు వైపునకు ప్రయాణించి 
బ్లాకు ప్రారంభ స్టేషను అయిన 1వ స్టేషనుకు చేరును . 

ఈ సరిహద్దు లైను అంతయూ ఈ క్రింద కనపరచిన మ్యాగ్నెటిక్ బేరింగులు 
మరియుదూరములు కలిగియున్నవి . 
స్టేషన్ నెంబర్ - 

మ్యాగ్నెటిక్ బేరింగ్ దూరము మీటర్లలో 
నుండి 

డిగ్రీలలో 
34 

649 
35 36. 

165 
36 37 . 

400 


కు 


35 


100 


910 
100 
100 
910 


37 


38 


320 
155 


38 


గమనిక : 


1. ఈ బ్లాకు నందు ఎలాంటి ఎన్‌క్లోజర్లు లేవు . 
2 . ఈ బ్లాకు నందు ఎలాంటి అధికార మార్గములు లేవు . 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette .cgg . gov.in 


